చురణలు, పిఠాపురం 


ES 


“ ప్రజ సకల భౌతిక విలువలనీ ఉత్పత్తి చేసే శక్త కాదు, ప్రజలే అన్ని ఆధ్యాత్మిక 
విలువలకి తరగని ఆధారం. కాల, సౌందర్య, మేథా ప్రమాణాల రీత్యా తొలి 
తత్త్వవేత్త, కవీ HB. సర్వ మహాకావ్యాలకీ, ప్రపంచపు సకల విషాదాంత 
నాటకాలకీ, అన్నిటికంటే మహత్తరమైన ప్రపంచ సంస్కృతి, చరిత్రకీ కర్త HF. ” 


- మాక్సిమ్‌ గోర్కి 
రష్యన్‌ మహా రచయిత 


అర కాకా క కారాల కా 


OKA 

NASTIKUDI 

NAMA 

A a 
“Gourav 


On Behalf of : l 
< Center for Anarchist Studies (C.A.S.) 


5 Printed by : 


Praja Publications . 


For Copies : : 
Mobile : 7396 899 399 
9032 094 492 


@-mail: ` gouravmeka@gmail:com — 
ue gouravmeka@yahoo.com > 


Price: 15 l- 


— D5 నాస్తికుడి నామా ee 


ls god willing to prevent evil, but not able? Then he is not om- 
nipotent. Is he able, but not willing? Then he is malvolent. Is he 
both able and willing? Then whence cometh evil? Is he neither 


able nor willing? Then why call him god ? 


Epicurus | 
300 B.C. 


దుష్టత్వాన్ని ఆపడం దేవుడివల్ల అవ్వడం లేదా ? అయితే అతడు సర్వ శక్తివంతుడు కాదు. 
లేక ఆవగలిగిఉండికూడా దుర్మార్గాన్ని ఆపాలనుకోవడం లేదా? అయితే అతడు 
ద్వేషపూరితమైనవాడవుతాడు. అలా కాక ఆపాలనే అభీష్టమూ ఉండి, ఆపగలిగే శక్తీ 
ఉన్నట్లయితే మరి దుష్టత్వం ఎక్కడి నుంచి వస్తోంది ? ఒక వేళ అతడికి ఆపగల శక్తీ, ఆపాలనే 
ఉద్దేశ్యం రెండూ లేవా ? అటువంటి వాడిని అసలు దేవుడని పిలవడం దేనికి ? 


ఎపిక్యూరస్‌ 
< క్రీపూ; 300 Son 


le 


“ < న్‌ aA న 
అంజ మక్‌ నొస్తికుది నామా | క 


if Oxen and Horses had hands and could draw with hands and Cre- 
ate representation like those made by men, the gods of Oxen would be 
like Oxen and Horses would draw pictures of gods like Horses and 


each spiecies would make its gods in accordance with the form each 


species possess. 


- Xenophanes 


540 B.C. 


ఎద్దులకీ, గుర్రాలకీ కూడా చేతులుండీ, వాటిని వుపయోగించడం తెలిసుంటే అవి 
కూడా మానవుల్లాగానే తమకీ ఒక ప్రాతినిధ్య స్వరూపాన్ని సృజించుకునుందేవి. ఎద్దుల 
దేవుడు దానిలానే వృషభాకారుడిగానూ, గుర్రం దేవుడు వాటిలాగే అశ్వంరూపం లోనూ 
వుండి వుండేవారు. వాటిలాగానే అవి తమ దేవుడ్ని కూడా చిత్రించుండేవి. అటువంటప్పుడు 
ప్రతీ జీవజాతి కూడా తమ తమ దేవుళ్ళని తమ అస్తిత్వ ప్రమాణాలకి అనుగుణంగా, 
తమకిష్టమైన రూపంలో మలచుకోగలిగి వుండేవి. 


pe © = క్షినోఫునస్‌ 
క్రీ పూ॥ 540 won 


క inne 


ఆజం బక నొస్తికుది నామా | 
బాం SIÉ ! 

సత్యానికి షాల్టకటీలేనీ లేవు. అన్వషించదమొకటే మార్గం. జ్ఞానానికి సక్కదారుబేవి 
పనికిరావు. తిన్నగా అలోచించడమొకటే శరణ్యం. మార్పుకి Movs ఉందవు. 
ప్రశ్నించుకుంటూ ప్రయత్నించదమొకటీ ప్రమాణం. మానప ప్రయత్నసారాన్ని జీర్ణించుకునే 
శాస్త్రం ఉద్దవిస్తుంది. జ్ఞానం దాని పరిధిని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల వలనే విజ్ఞానం 
విస్తరిస్తుంది. విజ్ఞానశాస్త్ర లక్ష్యం వ్యవస్థ శ్రేయస్సే. వివిధ పరదాం తెరల్ని తొలగించి వ్యక్తిని 
విశ్వనరుడిగా మలచడమే ఏ మానవతావాదాని కైనా మొట్టమొదటి మూల సూత్రం. 
సమాజాన్ని సర్వతోముఖాభివృద్ది దిశగా నడిపించడమే ఎంతటి సిద్దాంతానికైనా 
ఎదురయ్యే ధ్యేయం. అది మందిలో చేతనైనంత చైతన్యాన్ని పాదుకొల్పడం వల్ల మాత్రమే 
సాధ్యపడుతుంది. 

సందేశం సత్వాన్వేషణకి నాంది. ఉత్పన్నమయ్యే ప్రశ్నల నివృత్తికి ప్రయత్నించడమే 
తాల్వికుడి ప్రధమ లక్షణం. అదే తత్వం. తత్వమంటే సత్యాన్ని తెలుసుకోవడానికి మనిషి 
చేసే శోధనే. మనిషి తనకి తెలిసినదాన్ని వినియోగించుకుంటూ దాని సహాయంతో 
తెలియని దాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము. మానవ జీవన క్రమాన్ని మరింత 
సుఖవంతం, సౌకర్యవం తం చేసే సాధకాలకోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. 
అటువంటి విప్లవాత్మకమైన వస్తు సాధనాలను ఆవిష్కరించడం కోసం శాస్త్ర సహాయంతో 
కృషి చేస్తూ ఉంటాడు. విజ్ఞానం మనిషికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. అలా మనిషి 
సముపార్దించినది, సముపార్ణించబోయేది కూడా భౌతిక అస్తిత్వంలో పాదార్దిక మార్పుల 
వల్లే సాధ్యపడుతుంది. అదే సత్యం. a 

మనిషి కనుగొన్నవాటి సహాయంతో కనుగొనబోయే విషయాలన్నీ ఆవిష్కరణ 


అనంతరం సత్యాలుగానే పరిగణించబడతాయి. మానవ విజ్ఞానశాస్త్ర సాధానాలని మరింత 


సుసంపన్నం చేసే అంశమే సత్యం. సత్యం అనేది ప్రాకృతిక సంబంధమైన విశ్వజనీన అంశమే 
తప్ప అలౌకికమో, అయోమయమో కాదు. అందుకే అంతిమ సత్యమనేదేదీ ఉండదు. 
సత్యమెప్పడూ జ్ఞానంలాగానే పరిపూర్ణం కాదు. అవెప్పడూ అసంపూర్ణాలుగానే ఉంటాయి 
తప్ప సుసంపన్నం కావు. అంటే పరిణామమనేది ప్రాకృతిక నియమమన్నమాట. ప్రాకృతిక 
నియమాలకి విరుద్దంగా ప్రపంచం నడవడం జరగదు. అలా కాకుందా సృష్టికి కర్త అనేవాడు 
ఉన్నాడనుకోవడం ఆస్తికత్వం. 
ఆరంభంలో ఆస్తికత్వానికి అనాలోచనే కారణమయ్యింది. ఆదిమ మానవుడికి అతీత 

గౌరవ్‌ — 


“ఒక నాస్తికుడి నామా $$ SO టు 


విషయాల్ని గురించిన అజ్ఞానమే అలౌకిక ఆలోచనలకి ప్రేరణనిచ్చింది. పదో ఉందనే 
అహేతుక మైన ఊహని ఉద్దుదం చేసింది. అయితే ఆచరణాత్మకంగా ఆనాటి ఆస్తికత్వం 
వల్ల మనిషికొచ్చిన నష్టమేమీలేదు. అది ఎప్పడయితే మానవ సమాజ నిర్మాణంలో వ్యక్తుల 
వ్యవస్థీకృత ఆలోచనల సమూహంగా ఏర్పడిందో అప్పడు మతం రూపుదాల్లింది. మానవ 
చరిత్ర గతిలో అత్యంత అమానుష క్షణం బహుశా మతం GHHDOWS కాలమేనేమో! 
అందుకే మొత్తం చరిత్రంతా తరచి చూస్తే మతం కంటే మానవుడి నాశనం చేసిన ఏ ఇతర 
అంశమూ మతంలా కొట్టొద్దినట్టు కనబడదు. 

విజ్ఞత లోపించిన జ్ఞానం వ్యవస్టీక్ళ తమవడానికి ప్రయత్ని స్తుంది. ప్రస్థానానికి నోచుకోని 
అస్టిత్వమే అజ్ఞానంగా 'సేలపబడుతుంది. సృష్టి కర్తనే అనాలోచన అలాటి అజ్ఞానానికి 
ఆరంభమయితే, మతమనే మౌడ్యం ఆ అజ్ఞానానికి వంతపాడే అంధకార ఇంధనం. ఇన్నాళ 
గా అది జనాల్ని వెర్రివాళ్ళని చేస్తూనే ఉంది. ఈనాటికీ దాని అస్తిత్వం శక్తివంతంగానే 
ఉంది. అలాంటి అవాంఛనీయ అంశాలు నేటి నాగరిక మానవుడు అనుసరించడం 
శోచనీయ విషయం. అందుకు విరుద్దంగా చెప్పకోదగ్గ ప్రయత్నాలు చరిత్రలో జరిగాయే 
కానీ సమకాలీనంగా సాధ్యపడడం లేదు. అందుకే ఈ చిరుప్రయత్నం. ఆంశమేదైనా 
అనాలోచితంగా అనుసరించడం వేరు. ఆలోచించి ఆచరించడం వేరు. మొదటిదాన్ని ... 
బానిసత్వమనీ, తర్వాతిదాన్ని మానవత్వమనీ అంటారు. మతం బానిసత్వానికి, సత్యం 
మానవత్వానికీ దారి తీస్తాయి. మీది ఏ మార్గమో నిర్ణయించుకుని ముందుకెళ్ళండి. కనీసం 
నిర్ణయించుకోడానికయినా వెళ్ళండి. 

గౌరవ్‌ - 
గౌహతి , అస్వాం, 


అంకితం 
ఆలోచనాపరులందరికి... 


జా BS నాస్తికుడి నామా [౮ 
ఆస్తుకత్వం — నాస్తికత్వం ! క 
అస్తి అంటే “ఉన్నది' అనర్జం. అస్తిత్వంలో వున్నదానిని అంగీకరించే పదమిది. అయితే 
ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా దీనిని నడిపించే శక్తి లేదా వ్యక్తి వుందనో, వున్నాడనో 
భావించడమే ఆస్తికత్వం. నాస్తి అంటే “లేదు” అనర్హం. మనం ఉంటున్న భౌతిక విశ్వానికి 
అతీతంగా ఏదీ లేదన్‌, ఉన్నదంతా ప్రొకృతిక ప్రపంచంలో భాగమేనని చెప్పేది నాస్తికత్వం. 
ముందు భావమనేది జనించి తర్వాత భౌతిక పదార్దం వచ్చిందనేది భావ వాదం. ముందు 
పదార్దమే పుట్టింది, దాని ద్వారా భావోత్పత్తి సాధ్యపడిందనేది భౌతికవాదం. అంటే, 
ఆలోచనలోంచే అంతా పుట్టిందనేది ఆస్తికత్వమయితే, పదార్ధం నుంచి మాత్రమే జీవం 
జన్మించిందనీ, ఆ తర్వాత మాత్రమే కొన్ని వేల సంవత్సరాల పరిణామం జరిగి మానవుడనే 
అపూర్వజీవావిర్జావం సంభవించిందనీ తదనంతరం మాత్రమే ఆలోచననేది రూపుదాల్లింద 
నేది నాస్తికత్వం. ఆస్తికత్వం అలౌకికత్వాన్ని ప్రస్తావిస్తుంది. అంటే ఈ లోకం కాకుండా మరో 
అదృశ్యలోకం అనేదుందని నమ్ముతుంది. నాస్తికత్వం ఇహలోకాన్ని మాత్రమే విశ్వసిస్తుంది. 
ఐహిక ప్రపంచానికి అతీతంగా ఇతర లోకమేదీ ఉండేందుకు అవకాశం లేదని ఆధారాల్తో 
| నిరూపిస్తురది. తిస్తెకత్వపు SOBs 'రూపం మతంలా ఆవర్దవింబింది. 'మతర SHS 
మనిషికి స్వాతంత్రేచ్చే లేదు. దేవుడనే ఒక అగ్రాహ్య భావం మనిషిని తన ఆధీనంలో 
వుంచుకుంటుంది. నిజానికి ఆస్తికత్వం ఆరంభం నుంచీ అనాలోచన ప్రధానంగానే 
నడిచింది. అది మతమనే రూపాన్ని ఎప్పుడయితే సంతరించుకుందో అప్పడే శుద్దమైన 
అహేతుత్వాన్ని (Irrationality) తనలో ఇముడ్డుకుంది. వ్యవస్థ సాంస్కృతిక సంబంధ . 
అంశాలన్నింటినీ అదిలించడం ఆరంభించింది. కళ, రాజకీయం, సాహిత్యం, పరిపాలన 
తదితర అన్ని ప్రధాన రంగాలూ మత ప్రాతిపదికనే ఏర్పడ్డం జరిగింది. మతానికో దేవుడ్ని 
సృష్టిం చుకోవడం జరిగింది. దేవుడి పేరుతో, మతం పేరుతో అసంఖ్యాక మానవులు అంతం 
కావడం జరిగింది. 
మతం పుట్టుకే అనాలోచితంగా జరిగింది. కాబట్టి దాని జీవితకాలం యావత్తూ అది 
మనిషిని అనాలోచనా పరుడిగా, అంటే ఆలోచించలేని పశువుగా ప్రతిష్ట చేయడానికే 
ఇష్టపడింది. స్వతంత్రంగా ఆలోచించే మనిషి అసలు మనిషే కాదని అది భోదించింది. మతం | 
దృష్టిలో మనిషనేవాడొక అధముడు. దేవుడనే ఒక దేభ్యపు వ్యక్తి దయతో ఆ అలౌకిక భావం పై 
| ఆధారపడి జీవిస్తున్నవాడు. దేవుడు తన ఇష్టానుసారంగా మనిషిని ఆడిస్తుంటాడు. అతడికి 
= a గౌరవ్‌ === 


— a5 నాస్తికుది నామా |—— = వా 
కోపమొస్తే శిక్షిస్తాడు. సంతోషమొస్తే సుఖపెడాడు. 49, ద్వేషించేవారిని భక్తిస్తాడు. osa, 


ప్రేమించిన వారిని ప్రోత్సహిస్తాడు. సామాన్య మత గ్రంథాల ఆధారంగా దేవుడి — 
స్టూలంగా అతడి స్వభావం ఇది. అయితే అనేక ఆశక్తికర అవసర ప్రశ్నలు మామూలుగాన్స 
మనకి వస్తాయి. వాటికి సమాధానం చెప్పేటంత ఓపికా, సమాధానాల కోసం ప్రయత్నించ్చ 
టంత తీరికా ఆస్తికత్వానికీ, దాని ఆధారంగానే జనించిన మతానికీ వుండవు. ఎందుకంటే 
మతం ప్రశ్నకి వ్యతిరేకం. ప్రశ్ననేది దాని అస్తిత్వాన్ని ఎక్కడ ప్రశ్నిస్తుందోనని మతానికి భయం 
అందుకే అది ఆలోచించకుండా తనని అనుసరించే విశ్వాసులకి అభయం ఇవ్వగలదే తప్ప 
ఆలోచనపరులెవర్నీసమాధానపర్టలేదు. దేవుడనే ఒక అతీత అనాలోచనకి తోచినన్ని వికార 
లక్షణాలు ఆపాదించగలదే కాని, ఆధ్యాత్మికమైన ఏ అంశాన్నీ ఆధారాలతో శాస్త్రీయంగా 
నిరూపించలేదు. అందుకే మతాలన్నీ అనుసరించమనే బోధిస్తాయి తప్ప అంచన 
చెప్పవు. ఒకానొక బలహీన క్షణంలో ఆదిమ మానవుడి మనసులో అతీత శక్తనే భావం పుట్టింది. 
రానురానూ అదే ఆస్తికత్వానికీ మూఢమతానికి దారి తీసింది. కాబట్టి మతమనేది మూఢ మనస్తక్వ 
హ్రబానమైనదే కాని మానవుడి స్వతంత్రాలోచనకి పరాకాష్ట కాదు. 
పుట్టుకతో మనిషి తటస్తుడు. ఆస్తికుడూ కాడు, నాస్తికుడూ కాడు. పెరిగే కొద్దీ వ్యక్తి పై 
పరిసరాల ప్రభావం, పెద్దల ప్రభోదం పనిచేస్తాయి. అప్రయత్నంగానే అతడికి మతం, కులం, 
భాష, భావజాలం వంటి వన్నీ అబ్బుతాయి. అవే పేర్లకి ముందు పిలకలుగా పేర్ల చివర 
తోకలుగా వేలాడుతాయి. నాస్తికత్వం ఇహలోక సంబంధమైనది. మనిషిని నడిపించే అతీత 
శక్తి లేదా వ్యక్తి అస్తిత్వాన్ని నాస్తికత్వం తిరస్కరిస్తుంది. అలౌకిక భావనలన్నింటినీ 
వ్యతిరేకిస్తుంది. ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా అనస్తిత్వ లోకమనేది ఉండడం సాధ్యం 
కాదంటుంది. మనిషి తన జీవిత కాలంలో జీవించేదే జీవితం తప్ప అతడికి మరో జీవితమేదీ 
లేదంటుంది. ఆధ్యాత్మికతకి సంబంధించిన ఏ అంశానికీ సహేతుకమైన ప్రమాణం లేదని 
నిరూపిస్తుంది. అప్రామాణిక భావనలు అవి ఏవైనప్పటికీ నాస్తికత్వం దృష్టిలో అప్రధానమైనవే. 
అనాలోచితంగా దేన్నైనా అనుకరించదాన్ని నాస్తికత్వం నిరశిస్తుంది. అందుకే 
ఆలోచనాపరులందరూ నాస్తికులే నంటాడు ఎర్నెస్ట్‌ హేమింగ్వే (All thinking men are 
Atheists) ఎందుకంటే జీవ పరిణామ క్రమంలో ఆలోచననేది మానవుడికి లభిం చినంత 
పక్వతతో ఇతర జంతుజాలానికి లభించలేదు. మనిషి మానసిక పరిణామం అతడిలోని బౌద్దిక 
వికాసానికి తోడ్పడింది. ఆచరణాత్మకంగా ఆలోచిస్తే నిజానికి (Practically thinking as 


a fact) ప్రకృతిలో ప్రతీ జీవి అతీత శక్తనే దానికి అతీతంగానే జీవిస్తుంది. ఏ జీవి 
= == 765 = 


- “బక నాస్తికుడి నామా ! దా Y లా 


కూడా మానపుడిలాగా తన అస్తిత్వానికి అతీతమైన ఆలోచనలు చేయదు. ఆహారం, 
నిద్ర, మైధునం ప్రతీ జీవికి సహజమే. మానసిక పరిపక్వత మాత్రమే మానవుడ్ని ఇతర 
జీవుల్నించి వేరు చేస్తుంది. జంతు జాలానికీ, పశుపక్ష్యాదులకీ, క్రిమి కీటకాలకీ బౌద్ధిక పక్వత 
జరగలేదు. అంటే అవి పూర్తి పరిణామం చెందలేదన్నమాట. ఒకవేళ వాటిల్లో కూడా బుద్ది. 
పెరిగితే అవి కూడా ప్రాకృతిక పరంపరలో ఒక అతీత శక్తిని వాటి ఆలోచనలకి అనుగుణంగా 
ప్రతిష్టించు కుని Jda. అందుకే ఒక ఎద్దు కనుక దేవుడ్ని ఊహించుకుంటే ఆ దేవుడికి 
రెండు కొమ్ములుంటాయంటాడు బెట్రాండ్‌ రస్సెల్‌. | 

అది సహజమే. ఎందుకంటే మనిషి దేవుడనే వాడ్ని తన కన్నా పెద్దగా, బలవంతుడిగా 
తన కంటే ఎక్కువ కాళ్ళూ, చేతులు, తలలు కలవాడిగా ఊహించుకున్నాడు. ఆనాటి అతడి 
నమ్మకానికి ప్రకృతి పర సంఘటనలు కారణాలైనాయి. ఎండ, వాన, ఉరుములు, పిడుగులు, 
మంచు తుఫానులు, హఠాత్తుగా మారిపోయే వాతావరణం, ఆకస్మాత్తుగా దర్శనమిచ్చే అనేక 
ప్రమాదాలు... అన్నీ అతడ్ని ఆలోచించేలా చేసాయి. ఆ సమయంలో అతడి ఆలోచనలు 
భిన్నవిధాలుగా సాగాయి. అందుకే ఆదిమ మానవుడి ఊహల్లోని దేవుళ్ళూ, దేవతలు సైతం 
అతడిలా నగ్నంగా కొందరూ, అతడి కంటే అందంగా, మందంగా, ఆయుధ దారులుగానో, 
అమానవీయ రూపంతోనో ఉంటారు. ఆనాటి మానవుడి ఆలోచనా పరిభే అంతవరకే 
పరిమితం, అయితే, ఆ తేలోచనల తీరు మారుతూ మతంగా స్థిరపడింది. మతం ఎప్పడూ 
స్వయం ఉన్మాదమే. దానికి మానవుడి ఆలోచనల్లోనూ, ఆచరణల్తోనూ పనిలేని స్వతంత్ర 
విద్వేషం ఉంది. అసలు దాని ఉద్దవమే ఉన్మాదంతో. జరిగింది. చరిత్రలో మతం పేర 
జరిగినంత మారణహోమం మరే పేరుతో జరగకపోగా, అసలు చరిత్రనేది లిఖించక 
ముందు, అంటే చరిత్రకు పూర్వం మతం జరిపిన విచ్చలవిడి హత్యాకాండల చిట్టా పద్దుల్ని 
మన స్కృతుల్లోనూ, బైబిల్‌ కథనాల్లోనూ, ఖురాన్‌ సురాలలోనూ ఈనాటికీ లీలగా 
పరిశీలించవచ్చు. ఇప్పడు మత హింస ప్రస్తావన ఎందుకంటే, అవన్నీ ఆస్తికులైనటువంటి 
ఎవరో ఒక దేవుడి భక్తులు జరిపిన మారణకాండ అని చెప్పడంతో బాటూ నాస్తికత్వమంటేనే 
ఆమడ దూరం జరిగే అభినవ GHHOS నాస్తికత్వపు నిజస్వరూపం తెలపాలనేదే నా 
ప్రయత్నం. నాస్తికత్వంతో పోలిస్తే ఆస్తికత్వం ఎంత హింసా మార్గమో మతశిఖామణులకి 
విశదం చేసేందుకే ఈ వివరణ. 
దేవుడు - జీవుడు 1 


ప్రాకృతిక పదార్ధ పరిణామంలోని ఒకానొక దశలో. పదార్దం ప్రతిష్టించిన ప్రత్యేక 
= = 


క ద్ర వా 
-బక నాస్తికుడి నామా k= = 
సంయోగ ఫలితమే జీవావిర్ణావం. 5, జీవావిర్ణావం pap OS పాదార్థిక సంఘటనే Â 


ఎవరో పూనుకొని చేసింది కాదు. జీవమనేది ఒక తరహాగా రూపుదిద్దుకోవడానికే కొన్ని 
లక్షల కోట్ల సంవత్సరాలు పట్టింది. జీవావిర్ణావానికి అవసరమయ్యే అనేక పాదార్థిక 
సముదాయం భూగ్రహంలో ఉన్న OWS ఇక్కడ జీవం ఉద్దవించడం సంభవించింది అ 
ఈ ధరణిని ఎవరూ గుత్తకి తీస్ముని జీవాన్ని సృష్టించలేదు. ఆవిర్ణవించిన తర్వాత జీవి అనేక 
సంమఘర్షణల్ని జీర్ణించుకుని అభివృద్ధి చెందింది, అనేక పోరాటాల్లో రాటుదేలింది. 
పరిస్థితులకి ఎదురుతిరిగి వాతావరణ మార్పులకి తట్టుకోగలిగిన జీవజాలం మాత్రమే బ్రతికి 
బయటపడింది. మిగిలినదంతా తుడిచిపెట్టుకుపోయింది. ఛార్లస్‌ డార్విన్‌ ప్ర ప్రతిపాదించిన 
జీవపరిణామ సిద్ధాంతంలో ఇదే మొదటి సూత్రం. ఆ తరువాత పరిణామం వృద్ది చెంది 
అపూర్వమైన ప్రాకృతిక పోరాటానికీ, పరిణామానికీ చిహ్నంగా మానవుడు అవతరించాడు. 
ఇది జరగడానికి కూడా కొన్ని వేల సంవత్సరాల కాలం పట్టింది. అలా ఉద్దవించిన 
మానవుడనే జీవి మానసిక వికారమే దేవుడనే ఆలోచనకి ఆయువుపోసింది. క్రమంగా అదే 
మతమనేదాన్ని తెరపైకి తెచ్చింది. అంటే మతమనేది మానవుడి మానసిక పరిపక్వత వల్ల 
ఏర్పడిన అభిప్రాయమేనన్నమాట. ఆనాటి మనిషి ఆలోచనల స్థాయి అప్పడే పుట్టిన పసిపిల్లల 
బుద్దితో సమానం. ఆ తర్వాత అది మనిషిని వెంటాడి వేటాడి వేధిస్తూనే వచ్చింది. ఈనాటికీ 
అత్యంత బలంగా సమాజంలో వేళ్ళూ నుకుని ఉంది. అంటే మనిషి పెచ్చిని వదిలిపెట్టినా OY 
మనిషిని వదల్లేదన్న మాట. అందుకే మతమనే దొక మానసిక రోగం (Religion is a 
Mental Disease) అంటాడు SVIS. DD. . మనిషి, మానసిక స్థితిపై మతమంత ప్రభావం 
ప్రదర్శించినది మరేదీ లేదు. a 
మతం మనిషికి అమానుషత్వాన్ని నూరిపోసింది.. తన మతం కాని వార్ని అంటే అన్య 
మతస్తులని జాలి పడకుండా చంపమని చెప్పింది: మతం దాని ఆవిర్భావం నుంచి మనిషిని 
లొంగదీసుకునేందుకు చేయకూడని పనులన్నీ ), ON. ముఖ్యంగా మతాన్ని పరలోకాన్ని 
అంగీకరించని వార్ని నాస్తికులంటూ దూషించింది. నాస్తిక పదం మొదట్లో ఆస్తికుల చేత 
తిట్టుగా వాడబడింది. అందుకే మతం అస్తిత్వమే మానవత్వపు స్వభావానికి ముప్పు తెచ్చే 
DƏ దాపురించింది. హైందవ దేవుళ్ళ ౦దరూ ఆయుధాలు చేత బట్టుకుని హింసని 
ప్రేరేపించినవారే. మనుషుల మధ్య HOST! ్న సృష్టించి స్స తుల్తో మనిషిని మనిషీ 
ద్వేషెంచే వ్యవస్థకు రూపకల్పన చేసిన హింసోన్మాదులందరూ హిందూ దేవుళ్ళే. దేవీ 


buoy చేత త్యాంన Senate కసే పాత్ర చేత త్యాగ సూత్రాలు వలించిన బైబిల్లోని ైస్తవ దేవుడి దురాగక 
— 


_--====బక నాస్తికుడి నామా !——————————————— -7 —— 
కూడా చెప్పశక్యమయ్యేవి కావు. ఆ దూర్త దేవుడు వేధించిన వ్యక్తుల కళేబరాలు, 


పారించిన నెత్తుటి నదులు లెక్కలు కడితే పొద్దుచాలదు. ఖురాన్‌ పేరిట సురాలు అల్లిన 
మహమ్మద్‌ యుద్దోన్మా దబ. అతడిలాగానే ముస్లిమ్‌ల లుచ్చాదేవుడు కూడా ఖురాన్‌లోని ప్రతి 
పాదంలోనూ వీలైనప్పడల్లా అవిశ్వాసుల ప్రస్తావన తెచ్చి వాళ్ళని నిర్జాక్షిణీయంగా 
చంపమన్నాడు. పైకి అపర మానవత్వాన్ని అవే మొట్ట మొదట కన సీస గ అమాయక 
మొహంపెట్టే ప్రతీ మతమూ అంతర్లీనంగా మరో మనిషిని శత్రువుగా చూడమనే చెప్పింది. 

మతమనేది మతతత్వాన్నే పెంచడానికి ప్రయత్నిం చింది తప్ప ఎన్నడూ మానవత్వాన్ని 
ప్రభోదించలేదు. అందుకే “History teaches us that no other cause has 
brought more death than the word of god” అంటాడు గిలియన్‌ weer ! 


నాస్తికత్వ నైజం ! 
అయిదారు సంవత్సరాల క్రితం నేను ప్రపంచ నాస్తిక మహాసభల్లో పాల్గొనడం జరిగింది. 
ఆంధ్రదేశంలో ప్రధమ నాస్తిక కేంద్ర స్థాపకులయిన గోరా గారి భావజాల ప్రధానంగా అవి 
జరిగాయి. అప్పడు. చదివిన గోరా గారి రచనల్లో అనేక గందరగోళ విషయాలు నాకు 
Paa ఆయన నాస్తికత్వంగా బ్రమపడుతోంది నాస్తికత్వం కాదనీ అది 
'నాస్తితత్వమ' ని, ఈ విషయంపై రావిపూడి వెంకటాద్రి గారు అప్పటికే విమర్శించి రచనలు - 
' చేసారని తెల్సింది. అప్పటికే నాకు వెంకటాద్రి గారితో పరోక్ష పరిచయం ఉంది. మా మధ్య 
ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి. వెంకటాద్రి గారి రచనలు విస్పష్టంగా నాస్తికత్వాన్ని 
హేతువాదాన్నిదర్శించాయి. రావిపూడి వారు రాయిస్టు, రాడికల్‌ హ్యూమనిస్టును. ఆయన 
అప్పటికే మార్కిజం పైనా మతం పైనా అనేక విశ్లేషనాత్మక వివేకవంతమైన గ్రంథాలు 
రచించారు. ఆయన హేతువాదం మానవ శాస్త్రీయ విజ్ఞాన మార్గాన్ని శ్లాఫింంచి 
భావితరాలకి స్పూర్తినందించేదే. అయితే నాస్తి సికత్వాన్ని నవ్యమానవవాదంతో 
ముడిపెట్టడమే మానసిక అవివేకాన్ని ఆలస్యంగా వెలుగులోకి తెచ్చింది. మార్క్సిస్టు 
మహాభారతంపై నిప్పలు చెరిగే రాడికల్‌ హ్యూమనిస్టులు రాయిస్టు రామాయణాన్ని 
నెత్తికెత్తుకున్నారు. మార్చిజం మోహమయితే రాయిజమొక రోగం. రెండూ వ్యక్తిలో విపత్కర 
బ్రాంతుల్ని ప్రవేశపెట్టేవే. మత తత్వాన్ని వ్యతిరేకిస్తున్నామంటే దానర్ధం మరో రకమైన 
్న ప్రజలలో ఆహ్వానించమని కాదు. అజ్ఞానం కూడధంటే దానర్ధం అర్థజ్ఞానాన్నో 
అల్పజ్ఞానాన్నో ఆర్జించమని కాదు కదా! సాధ్యపడినంత శాస్త్రాన్ని మనిషి విస్తరించేందుకు 


SSS SSS గౌరవ్‌ — 


ఆంజ పక్‌ నాస్తికుడి నామా హా వ 

ప్రయత్నిస్తాడు. అందుకు అతడార్జించిన జ్ఞానం తోడ్పడుతుంది. జ్ఞానం OD, 
అధికమూ తప్ప శూన్యమో, పరిపూర్ణమో అవదం ఉండదు. ప్రాపంచిక గమనాన్ని అవగతం 
చేసుకునేందుకు మనిషి నముపార్షించ ప్రయత్నించే బొద్దిక పాదార్థిక సృజనల్నే 
జ్ఞానమంటాం. మనిషి జ్ఞానపరిధి అంతకంతకూ విస్తరిస్తూనే వుంటుంది. కానీ పరిపూర్ణ 
జ్ఞానమనేది సాధ్యమవదు. 

మార్క్సిజం గతితర్శం పేరుతో గారడీ చేసి గతిలేని తిక్కని ప్రతిపాదిస్తే రాయిజం రాడికల్‌ 
హ్యూమనిజమంటూ మతిలేని మార్పుని ప్రదర్శించ ప్రయత్నించింది. ఆకలి కబుర్లు ఆకరింపు 
చేసుకున్న ప్రతీ సెద్దాంతమూ 095S పేరిట తప్పటడుగులు వేసినట్లు అతి తెలివిని అర్జాచరణ 
లకి కలిపి కాలుదువ్విన కుహనా రాద్ధాంతాలు కూడా ఆలోచనల్లో పక్కదారి పట్టాయి. 
మార్క్సిజం ప్రతిపాదించిన దోపిడీని ఖండించే ప్రయత్నం చేయడానికి ఏ వాదమూ 
సరిపోదు. ఎందుకంటే మార్క్స్‌ అనబడే మహోన్నత తాత్వికుడి MASE YS అది నిదర్శనం. 
అయితే అక్కడి వరకూ శాస్త్రీయంగానే సాగిన మార్క్సిస్టు ధోరణి గతితర్క్మమనే త్రిక 
సిద్దాంతంలో దారి తప్పింది. మార్క్సిజపు అక్షింతలు తలపై జల్లుకునిణక్షరాభ్యాసం 
ఆరంభించిన రాడికల్‌ హ్యూమనిజం మనుషుల్ని మార్క్సిజం లా వర్ణాలుగా వర్ణించడం 
సరుకు నంవ్రదాయానికి చిహ్నమని వల్లించి మనిషిని రాళ్ళు రప్పల్తో మాత్రమే 
పోలుస్తామంటున్నారు రాయిస్టు మానవ వాదులు. మత మూర్ణత్వం పై అంతెత్తున లేచే 
ఈ ఇరువర్గాల మూర్చులూ వీళ్ళ ముతకవాదాల అతుకులు సవరించుకునేందుకు ఇష్టపడరు. 
పరిణామం శాశ్వతమని వక్కాణించడమంటే ప్రగతి దిశగా పయనించే తాత్కాలిక మానవ 
మజిలీల్ని వ్యతిరేకించమని కాదు. అసలు ఎంత గొప్ప వ్యవస్థయినా అనంతమయిన 
కాలగమనంలో అల్పమైన భాగస్వామ్యత్వాన్ని ప్రతి ఫలించేదే. మానవుడి సత్యాన్వేషణ, స్వేచ్చా 
పిపాసల్ని ప్రస్తుతించడమంటే వర్తమాన సమాజాన్ని సవరించే సమూల ప్రయత్నాల్ని 
తిరస్కరించడం కాదు. పరిణామమంటే సాగడమే కానీ సాగదీయడం కాదు. స్వేచ్చా, 
హేతుత్వం ఆధారంగానే జనించానని చంకలు గుద్దుకుంటున్న రాయిజం ఆ పని 
ఎంతవరకూ చేసిందో పరిశీలించడం అప్రస్తుతం కాదనే అనుకుంటాను. 
మాసపవాదమా 7” బూయావాదమూా F 

స్వేచ్స మానవుడి ఇచ్చ. అది అతడి స్వీయ ఇచ్చ. స్వేఛ్చ ఆధారంగానే ఆలోచన 

జనిస్తోంది. సత్యం మనిషి గ్రాహ్యానికి అందేదే. దాని పునాదిగానే అన్వేషణ ఆవిర్ణవిస్తోంది. 


= 


a రై గ్రే నాస్తికుడి నామా |———————————— 6 
అప్పటికే అస్తిత్వంలో నున్న మానవార్ణిత విజ్ఞానశాస్త్రం విశ్వతత్వాన్నిగ్ర న్నిగ్రహాంచడానికీ 


తద్వారా సత్యాన్వేషణ సల్పడానికి తోడ్పడుతుంది. అంతేకానీ స్వేచ్చే నిజమని, స్వేచ్చే 
సత్యమనీ, సత్యమే సర్వమనీ, సత్యమే సత్యమనీ, సత్యం కోసమే అన్వేషణనీ... అంతా 
అన్వేషణేననీ... ప్రతీదీ అన్వేషణేననీ అవరోరించినంతలో పదాల యదార్థ ర్జాలకి 
అలౌకికర్ణాలేవీ అదనంగా కాలనపు. పదాలకి పారలౌకిక శక్తులేవీ సిద్దించవు.. సరే 
అవసరమైనంత మేరకు ఈ పంథా సరయినదే అనుకుందాం. కానీ మొదలు, మధ్య, తుది... 

మొత్తం కధనంతా వీటి చుట్టూరానే తిప్పతూ కాకమ్మ కబుర్లు చెబుతూ మానవుడే అన్నింటికీ 
ప్రతీకనీ, మానవుడే ప్రతీదానికీ ప్రమాణమనీ ... మానవుడే ప్రతిభాగానికీ కొలమానమనీ... 
అసలు మానవుడు మానవుడేననీ... మానవుడు మానవుడు మాత్రమేననీ... మానవుడు 
మాత్రమే మానవుడనీ... ఇదేం అఘాయిత్యం ? మానవుడు మానవుడు కావడమేమిటి ? 
అలాకాక మరేమౌతాడు? ఏదో ఒకటి అయితే మాత్రం మూల మానవుడు ఎక్కడికి 
పోతాడు? ఈ మాయావాదపు మానవవాద మతలబు ఏంటి? అసలింతకీ మానవవాదాల 
నేపధ్యం ఏంటి? మనిషిని గురించి చెప్పే మానవ క్షేమ వాదాలన్నింటినీ మానవవాదాల 
నొచ్చు. మనిషికి అతీతమైన ఆధ్యాత్మిక సరంజామా నంతా వంటబట్టించుకున్నవి 
మానవాతీతవాదాలు, మనిషిని మనిషే ద్వేషించుకోమని చెప్పి మనుషులు ఒకర్నోకరు 
చంపుకునేలా చేసేవి మానవాధన లేదా మానవహీన వాదాల కోవలోకి వస్తాయి. సాంఘిక 

" సిద్దాంతాలన్నీ మానవవాదాలే అయినపుడు మరి మానవవాదం పేరుతోనే ప్రత్యేక Saw, | 
పాట్లూ ఎందుకంటారా? మనకంటూ స్వంతంగా అంతరాత్మలేనప్పడు, ఆ ఉన్నది కాస్త 
వేర్పాటువాదానికే అంకితమైనపుడూ అర్ధంలేని నూతనావిష్కరణలు జరగడం పరిపాటే. 


ఇది ఆ తరహా అన్నమాట. 

స్వేచ్చా ప్రస్థానాన్ని ప్రస్తుతిస్తున్నామంటే దానర్ధం మానవ ప్రయత్నం వల్ల జనించిన 
అపూర్వమైన ఇతర వాస్తవ వాదాల వునికిని వ్యతిరేకించమని అర్దం కాదని, అసలా అర్దం 
రాదని చెప్పుకున్నాం కదా. గతితర్కం అశాస్త్రీయమే, అయినా దోపిడీ వాస్తవమే. దోపిడీకి 
పరిష్కారం చూపకుండా స్వేచ్చా, స్వేచ్చంటూ రచ్చ చేసినంతలో రాయిజం సార్వత్రిక మానవ 
వాదమైపోదు. జీవితం దుందుడుకు సంఘటనల సమ్మేళనమైనంతమాత్రాన ప్రతిపాదించ 
బడే ప్రతి సిద్దాంతమూ సార్వజనీనమైపోదలిస్తే సంచారయిన ప్రతీ దేశదిమ్మరి సన్యాసి, 
సన్నాసుల్ని మహాతాత్వికులుగానే పరిగణించాల్సి వుంటుంది. బాహ్య దృష్టికి ఆకర్షవంతం 
గాతోచిన ప్రతీ సందు సిద్దాంతమూ సార్వజనీనతని సంతరించుకోలేదు. రాయిజం కూడా 


ఇందుకు మినహాయింపు కా కాదు. APO, VO మంకుపట్టు నుంచి చరిత్ర బరు క్‌ 


ఒక నాస్తికుది నామా eee 10—~ 
పడకముందే రాయిజం తన రంకుని కొత్త రంగుల్లో ప్రదర్శించపూనుకుంది. ఎప్పడూ 
ఏదో అలా... అలా... నడుస్తూనే వుంటుందనీ... ఎన్నడూ అలా వెళుతుందేదే నిజమని. 
అదేసిసలైన సిద్దాంతమనీ వాదించడం తిరోగమనవాదానికి తాత్విక సూత్రం. ప్రస్తుతమున్న 
వ్యవస్థని వై వైప్లవదిశగా నిర్దేశించే నైతిక వాదాల్ని పరిశీలించడమే సామాజిక తత్వవేత్తల 
' ప్రాధమిక విధి. అంతేకానీ అహంకారానికి పోయి అర్దంలేని వాదాల్ని[(అసలర్ధం కాని 
సిద్ధాంతాల్ని మెడకు తగిలించుకుని అభ్యుదయ హొడుతతో యుద్దానికి దిగడం కాదు, 
సత్యం, సే స్వేచ్చ, అన్వేషణలు ఏ 5 ద్ధిదాయక సిద్ధాంతాని కయినా సాధారణ మూల సూత్రాలే. 
వాటిని పునాదిగా చేసుకొని వుద్దవించిన తత్వాలన్ని 088 సమాజ శ్రేయస్సే ప్ర ప్రధానం. అంత 
మాత్రంలో ఆ పదాల్నుపయోగించి $ ఫీట్లు చేయగల చేవ అన్ని వాదాలకి ఉండదు. 
భావ విప్లవమంటే పదాల్లో బాతాఖానీ కొట్టడం కాదు. వర్గ చైతన్యమంటే వైరుద్యాల్లో 
వివాదాల్లో మునిగి తేలడమూ కాదు. విస్పష్టంగా వర్ణించినంతలో వికారాలన్నీ 
_ విప్లవమైపోవు. అందంగా అల్లినంతలో అస్పష్ట భావాలు అర్ధవంతమైపోవు. కమ్యూనిస్టులు 
తమ కుతర్మాన్ని గతి తర్కమని పిలుచుకుంటే, రాయిస్టులు వీరి కుతితర్మాన్ని రాడికల్‌ 
హ్యూమనిజమని పిల్దుకుంటారు. శివున్నో విష్ణువునో గుర్తుకు తెచ్చుకుని కుత్తుకలు 
తెగ్గోసుకోకపోతే శైవులకీ, వైష్ణవులకీ ముద్ద దిగనట్లూ, దిగినది అరగనట్లు మార్క్స్‌నో 
మానవేంద్రనాథరాయ్‌నో తల్లుకుని ఒకర్నొకరు తిట్టుకుని, అరుచుకుని, అవసరమయితే 
,చరచుుక్లుని, కరుచుకుంటే గాని వీరిరువురిక్లీ సాంఘిక ఉద్యమాల మాట పెగల్టు. కలం 
కదల్టు. బాట కానరాదు. మతాలు మనిషిని పరలోకం పేరుతో నిద్రబుచ్చడానికి ప్రయత్నిస్తే, 
మానవవాదాలు ఇహలోకం ముసుగులోనే పడుకోబెట్టాలని చూస్తున్నాయి. వాటి SHV 
ఉగ్రంగా మొదలెట్టి దశాబ్దాలు, శతాబ్దాలు దాటి సాగిపోయినా వాటికింకా తెల్లారినట్లు 
లేదు. రాత్రి జాగారంలో కునుకుపాట్లు పడుతూ అదే జాగ్భతావస్థగా భ్రమిస్తున్నాయి. చేతిలో 
దీపం దారి తప్పకుండా నడవడానికి పనికొస్తుందే కానీ చీకటిని తొలగించడానికి ఆ 
చిరుదీపపు వెలుగు సరిపోదు. దానికి వైప్లవావశ్యకత దోహదం చేస్తుంది. సాంఘిక 
సిద్దాంతమేదైనా మనిషినే ప్రమాణంగా తీసుకుంటుంది. అలాటి వాదాలన్నీబూటకనుంటూ 
నూతన నాటకం మొదలెట్టే వాదమేదైనా అది మాయావాదమే తప్ప మానవవాదమో 
మరొకటో కాదు. మార్క్స్‌ కూసిందీ, రాయ్‌ రాసిందీ బట్టీ పట్టిన భట్టువిక్రమూర్కులందరూ 
వాళ్ళ బలప్రదర్శన పై పెట్టిన దృష్టిలో శతవంతు శాతం భావ పరిణామంపై పెట్టుంటే ఈసరికి కొద్దో 
గొప్పోసాయిక పురోగమనానికి మార్గం సుగమం అయ్యుండేది. మార్క్సిజం 


= A 


D5 నాస్తికుడి నామా Í ద ద ద YS sees 


కుతర్క్మతత్వం అదేపనిగా ఆలపించే రాయిజం తత్వతిరోగమనానికి చిహ్నం. 
మార్క్సిజాన్ని DoOSMod, అదెలా ఆచరణ సాధ్యంకాని వాదమో, అశాస్త్రీయ 
సిద్దాంతమో వీలైనప్పుడల్లా వివరించడానికి తహతహలాదే తత్వదిమ్మరి సిద్ధాంతాలు 
చాలానే ఉన్నాయి. మానవవాదనుంటూ కొత్త గోల మొదలెట్టానని భ్రమపడుతున్న రాడికల్‌ 
హ్యూమనిజం ఆ బృహత్తర కార్యాన్ని మొదలూ పెట్టలేదు, తుదకూ చేర్చలేదు. ఒకసారేమో 


మార్క్సిజానికి ప్రత్యామ్నాయమనీ, మరోసారేమో సవరణనీ, ఇంకోసారి మార్క్సిజాన్ని 


పూర్తిగా తిరస్కరిస్తున్నామనీ, మార్కిజంలో గతితర్మం అశాస్త్రీయమే కానీ అదనపు విలువ 
సిద్దాంతం (Surplus value Theory) శాస్త్రీయమేననీ, సంఘ సంఘర్షణలు భావ్యమేకాని 


వర్గపోరాటాలకి తాము విరుద్దమని... ఇలా మానవవాదం వెరసి రాయిజం సొంత మొహాన్ని 


మసిపూసి మారేడుకాయ చేసుకుని చివరికి స్వే(పిచ్చ సిద్దాంతంగా మిగిలిపోయింది. 
అస్తిత్వంలోనున్న ఆధారాన్ని కాదంటున్నామంటే అందుకు ప్రతిగా మనం ప్రతిపాదించే లేదా 
అనుసరించే వాదాల సైద్దాంతిక స్తాయి వున్నదానికంటే గుణాత్మకంగా, గణాత్మకంగా 
స్పష్టంగా వుండాలి. వెనుకటికి ఒక రాయిస్సు రాయిజాన్ని తిరగరాయాలా? అనే 
మీమాంసలో వుంటే ఆ అవసరం లేదని రాయిజం తలకెక్కిన మరో రాడికల్‌ రాయిస్తు 
రాసారు. ఎటుతిప్పి ఎటొచ్చినా రాయిజం రాయిలాగే వుంటుంది కానీ దానికి మారే 
తీరులేదనే విషయం ఆ పెద్దాయనకి ముందే తెలుసేమో! అందుకే ఎంత తిప్పినా, ఎన్నాళ్ళు 
తోడినా రాయి రాయే కానీ అది కాయ కాదనీ, కాలంతోబాటు పక్వం చెందే స్వభావం 
దానికి లేదనీ పాపమయినా, ఆయన అనునూయులు రాయిజానికి కాపలా కాస్తున్నారు. 
DISS — నైతికత! 

ఆస్తికత్వం ఆవిర్ణవించడానికి ముందే అనేక వేల సంవత్సరాల ప్రాకృతిక పరిణామం, 
పాదార్థిక ప్రస్థానం జరిగాయి. వాటన్నింటికీ ఆస్తికత్వమేమీ తోడ్పాటునివ్వలేదు. అంటే 
తనకతీతమైన శక్తి వుందనేది మానవుడనే జీవి రూపొందాక, అతడిలో భావోత్పత్తి 
రూపొందాక వుద్దుద్దమయిన ఆలోచనే కానీ అప్పటికి భౌతిక విశ్వంలో అసలు భావమనేదే 
లేదు. భౌతిక అభివృద్దితో బాటుగా మనిషి భౌద్దిక అభివృద్ధి కూడా పురోగమించాక మతమ 
నేది రూపుదాల్చింది. నిజానికి మతానికి పూర్వమే నీతనేదుంది. అయితే మతాధిపతుల 
పరిపాలన కాలంలో వాళ్ళకి నచ్చిన విధానాలన్నీ నీతి సూత్రాలుగా అమలయ్యేవి. 


జంతుజాలం నుంచి విడిపడ్డమే మనిషి నైతిక పరిణామాన్ని తెలిపే ప్రమాణం. అయితే మత 
Se గౌరవ్‌ == 


a 


a 


oi a a య ననన a j 
“రిక నాగ్నికుది నామా ! 


సూత్రాలు 


4 ల్‌ Pe ~ F GEN AK 
A Sl ia "R P FEET SE z So చఅఆయంనొారంభించింది. యుదటో a 
aos విలువల్ని బలవంతంగా Gers ఎయ్యునారంభిం:చింది Qe త 


చ ఆ తాట 
ఇ ల fe no MME Ape 
నైతికత నీతి పేరుతో నియంత తాని పవేశపెటింది. సమాజంలో Bas 
Mesh నతి బరుతొో నియంత. )త్వాగ్ని Qaa Ow anita — 
a. r ge m= 


శ్‌ శ ~ ee 
నుతాదిపయల EIAN eNe S DIL కనునసున్నల్లాణ mat OH, ws Was యూ ©, RODD 
‘స “OD $ SRE 


అరా 


=- & “ow oe కాం ae s ae క్ల పేల ఆఫ 
ROR "చలామణ చేసిన మతాధిపతులు సహజంగానే మార్పుకి వ్యతిరేకులు, ఎక్ర దైనా 


క్కడ 
ఏ కాస్త విరుద్ద ధోరణి SHIR, దాన్ని అగిచివేసేంతవరకూ నిద్రపోయేవారు కాదు, మన్ని 
మానసిక స్వేచ్చకి మతాధిపతులే మొదటి శత్రువులు. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ క 
క్రమం సాగుతూనే ఉంది. అందుకే, “In every Country and in every age, the 
Priest has been hastile to liberty.” అంటాడు థామస్‌ జెఫర్‌సన్‌. మతాధిపతుల 
దృష్టిలో మిగిలిన మానవులందరూ అధములు. తమ గుణం మాత్రం అధికులు. మెజారిటీ 
మనుషుల బలహీనత అయిన భగవంతుదనే భావనా, తద్వారా జనించే భక్తి మాత్రమే 
మతదోపిడీదారుల జీవనాధారం. మానవాతీత అంశాల్ని అతీంద్రీయ విషయాన్ని అత్యంత 
ఆకర్షవంతంగా తమ కుయుక్తులతో బోధించడంలో వీరికివీరే సాటి. దైనందిన కార్యక్రమాల 
నిర్వహణతోబాటు రోజుకో క్రొత్త వికారాన్ని ప్రవేశపెట్టి ప్రజల సొమ్ము దండుకోవడమే వీరి 
ప్రధమ కర్తవ్యం. 

నీతికి మతంతో సంబంధం లేదు. పైగా వైరం కూడా. నీతికి మనిషితో మాత్రమే 
సంబంధం. ఎందుకంటే, ఏ మత దేవుడయినా మతగ్రంధాల ప్రకారమే నీతికి బద్ధ 
వ్యతిరేకులు, వారి ఆలోచనలకి అనుగుణంగానే మనిషి నడవాలనుకున్నారేకానీ మనిషనే 
వాడికి స్వేచ్చగా యోచించే హక్కువుండకూడదని తీర్మానించారు. అందుకే తమని కాదని 
స్వతంత్రంగా ఆలోచించిన వారిని క్రూరంగా, నిర్దాక్షణీయంగా చంపించారు. అలా 
చేయడం ద్వారా సమాజంలోని ఇతర మతాల వారినీ, అప్పటికే నిద్రపోతున్న స్వీయ భక్తుల్ని 
తమ Ohare పెట్టుకోవాలని చూసారు. కాబట్టి మతశాస్త్రమనేది మతాధిపతుల 
స్వీయపైత్యం ప్రధానంగా రచించబడ్డదేకానీ మానవుడు నీతిగా జీవించడానికి కావలసిన 
నైతిక పక్వత అందులో లేదు. 


అదీకాక ఎవరో కొద్దిమంది పూర్తిగా మత్తులో ములిగి 


న బాపతు తప్పమినహా అందరూ, 
వారే మతానికి చెందినవారైన్పటికీ మతాధిపతులందరూ సమాన మోసగాళ్ళే, ఎందుకంటే 


అంకితం చేసుకోవడానికి కాదు. మతి 
కృత్యాలు, జరుగుతున్న మోసాలు ఆనాటికీ, ఈనాటికీ మరే 
స 


St A 


a ద 


ఎంజా బక నాస్తికుడి నామా 1-౮ 

అంశంలోనూ జరగడం లేదు. మనుషుల్ని మనుషులే చంపుకుందుకు ప్రోత్సాహించిన 
బోధనాంశం బహుశా మతం తప్ప మరేమీ లేదేమో! అందుకే మతాలన్నీ ఒకదాన్ని మరొకటి 
ఎప్పడూ ద్వేషించు కుంటూనే సమయమొచ్చిందే తడవుగా శాంతి మంత్రాలు, నైతిక 
సూత్రాలు, మభ్యపెట్టే విధంగా వల్లిస్తూనే వుంటాయి. మతాలకి మూర్దత్వమే తప్ప మానవాళి 
కోసం నైతిక సూత్రాల్ని నిక్షిప్తం చేసేటంత మస్తిష్కం లేదు. ఇక పై రాదు. 
WHS — నాగరికత 1 

' వ్యక్తి సంఘంలో సమిష్టిగా జీవించడానికి అవసరమయ్యేది నీతి. నీతి ప్రతిపాదికంగానే 
నైతిక విలువలు ఏర్పర్గుకోవడం జరుగుతుంది. ఆదిమ మానవుడు అనాగరికుడే. నాగరికత 
అనేది నరుడు నిర్మించుకున్న మహానగరాల ద్వారా వచ్చిందేకానీ ఏ వ్యక్తికి అది పుట్టుకతో 
అబ్బదు. తన చుట్టూ వున్న పరిసరాల్ని గ్రహించడం ద్వారా మనిషి అనేక విషయాలు 
నేర్చుకుంటాడు. అలాగే నలుగురితో కలిసి మెలిగే విధానాన్ని అలవర్లుకుంటాడు. అతడి 
వ్యక్తిగత విధానాలు ఇతరుల అస్తిత్వానికి భంగం కలిగించకుండా ప్రవర్తించడమే 
మానవుదేర్పర్దుకున్న నైతిక ధర్మాల ప్రాధమిక సూత్రం. అంటే మనిషి అలవర్తుకున్న 
అలవాట్లూ, జీవనశైలీ మొదలైనవి రాను రానూ ఉన్న తీకరించుకోవడానికే అతడు 
ప్రయత్నించాడు. ఆ విధంగా మానవుడి మానసిక పరిపక్వతే నై నైతికతకయినా, 
నాగరికతకయినా, కారణమయ్యిందే తప్ప మతానికిందులో గుత్తాధిపత్యమేమీ లేదు. 

మతం మానవ మనుగడకి తానే మూలమని నమ్ము తుంది. తన కతీతంగా ఏదీ వుండదనే 

08 దానిది. మనిషికి స్వతంత్రం లబించడమంటే తన పట్టులో నుండి అతను 

డేమోనని పాపం అది బెంగపడుతుంది. దానికంటూ స్వీయ పరిణామం ఎలాగో 


se 
దు. కావున దాని కళ్ళన్నీ మానవుడి స్వేచ్చాలోచనని ఎంతవరకూ కట్టడి 


సాధ్యం కా 
చేయొచ్చని మాత్రమే. ఎందుకంటే స్వేచ్చనే పదం వింటేనే దానికి పిచ్చెక్కుతుంది. అదెలాగూ . 
ఉన్మాదావస్థకి చేరుకోవడానికి అట్టే కాలం పట్టదు. పెచ్చికుక్కని వదిలేస్తే వచ్చే ప్రమాదమే 
పెచ్చెత్తిన మతాన్ని సమాజంలో బతకనిస్తే దాపురిస్తుంది. మతోన్మాదం మెదడుకెక్కితే అది 


మధోన్మాదంగా మారుతుంది. రాత్రికి రాత్రి మనుషులందర్నీతన మతంలోకి మార్దేయాలన్న 


పిచ్చ రోజురోజుకీ మోతాదు మించిపోతుంది. అందుకోసం ఎందుకైనా తెగించే మనస్తత్వం 


| మొదలౌతుంది. మానవుడిలో అమానుషత్వం పెట్రేదిపోసడానికి మత. బోధలనేకం 


| దోహదం చేస్తాయి. ఆ బోధబుర్రకిక్కితే బుద్దిహీనతకైనా దారితీస్తుంది లేదా విపరీత 
గౌరవ్‌ 


ee wal | 4 ii 


ee ere 


HB నాస్తికుడి నామా } = 
చారిత్రక తపి దమంటూ బుద్దిగానయినా స్థిరపదుతుంది, 

ఈ ప్రపంచానికి అతీతంగా ఏదోక అలౌకిక శక్తి వుందనుకోవడం మనిషి ప్రాథమ్యి 
అవగాహనాలోపం వలన ఏర్పడిన అభిప్రాయం. ఆ అభిప్రాయం ( goon సాగి మధ్యల 
మతంగా మారి బలపడింది. మతం మనిషిలో మంచి జాడ చూడనిరాకరిం చింది. అందుకే 
ఏ మతానికామతం మానవాతీత రోగాన్ని మనిషికి బోధించి మనిషికి అమానుషమైన 
అస్తెత్వాన్ని కల్పించింది. సత్యాన్వేషణకి శోధన అవసరం కాని అసత్యానికయితే అంగీకారం 
చాలు. అందాకే ఖక్తులైన నుతాభిమాసులందరూ అసత్యాన్ని అవ్రయత్నంగా 
అంగీకరించడానికి సిద్ధపడే మానసిక బద్దకస్తులే, అందుకే ఆధ్యాత్మిక తత్వసాధనకి పెద్దగా 
బుద్దిని ఉపయోగించే పనుండదు. ఎందుకంటే, అప్పటికే అలంకరించబడిన సుందర 
సిద్దాంతాలెన్నో వారికోసం ఎదురు చూస్తుంటాయి. అటువంటి పరలోక పావన 
వాదాలన్నింటినీ తప్పించుకుని తాత్వికమార్గం పట్టడం అంత తేలికయిన విషయం కాదు, 
ఎందుకంటే ఒక మతం మత్తులో నుంచి బయటపడేలోపే మరో మతం కొత్తమత్తుతో మంది 
కోసం ఎదురుచూస్తుంటుంది. వాటి బారి నుంచి బయటపడి వైయక్తికంగా స్వీయ అన్వేషణ 
సల్పడమే సాంఘిక మానవుడికి సరైన మార్గం. “When a man is freed of religion, 
he has a better chance to live a normal and wholesome life.” అంటాడు 
మనిషి మానసిక శాస్త్రాన్ని బెపోసన పట్టిన సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. మనిషి మతం నుండి స్వతంత్రం 
పొంది మతాతీతంగా మనగలిగిననాడే అతడు అనేక మూఢత్వాల నుంచి తప్పించుకుని 
సంతోషంగా జీవించగలుగుతాడు. 
నాస్తికత్వం — wow, So 1 

నమ్మకానికి నిజంతో పన్లేదు. కాని నిజానికి అది నిజమని నిరూపించుకోవడం కోసం 
ప్రమాణాలు చూపించాల్సిన బాధ్యత ఉంది. ఆస్తికత్వం విశ్వాస ప్రధానమైంది. నాస్తికత్వం 
ఆధార ప్రధానమైంది. ఆస్తికత్వానికి అనాలోచితమైన విశ్వాసం చాలు. నాస్తికత్వానికీ 
నిజాలతో కూడిన నిరూపణ కావాలి. ఆస్తికత్వం అజ్ఞాత కారణంగా రూపొందింది. దాన్న 


అంగీకరించడానికి అజ్ఞానం చాలు, నాస్తికత్వం అన్వేషణ ప్రధానంగా ముందుకు సాగేది, 
జ్ఞాన మార్గమొక్కటే దీనికి శరణ్యం. ఆస్తికత్వానికి అనుసరిస్తే చాలు. నాస్తికత్వానికీ 
సొంతంగా ఆలోచించగలిగే శక్తుండాలి. ఠస్తికత్వానికి భావపరిణానుం అక్కర్లేదు. 
నాస్తికత్వం భావవికాసం వల్ల మాత్రమే రూపొందేది. మతం బం పైనే ఏర్పడింది. 


„eee e 


=బక నాస్తికుడి నామా | Ga 
దానికి వాస్తవాల గొడవలేదు. అసలు వాస్తవాల్ని తెలుసుకోనక్కరలేదనుకునేవారే 
విశ్వాసులుగా మారగలుగుతారు. నిశ్వాసమంటే సత్యమేదో తెల్పుకోవాలనే వైఖరి 
లోవించడమే. అందుకే మత విశ్వాసులందరూ విశ్వసిస్తారు. తప్పితే వివేచనతో 
ఆలోచించరు. ఎందుకంటే సత్యాసత్య వివేచనకి విశ్వాసం విరుద్దం. సమ్మకానికర్థం నిజం 
తెలుసుకోవాలను కోకపోడమే (Faith means not wanting to know what is true) 
అంటాడు నీషే. సాధారణ మానవుడు అతడి దైనందిన జీవితంలో సహజంగానే కొన్ని 
సశాస్త్రీయ నమ్మకాలనూ మరికొన్ని అశాస్త్రీయ నమ్మకాలను ఏర్పర్గ్ణుకుంటాడు. మత 
సంబంధమయిన విశ్వాసాలు ముఖ్యంగా వంశపారం పర్యంగా వ్యాధులలాగానే 
సంక్రమిస్తాయి. అయితేష పరిస్థితుల ప్రభావం వలన మతస్థులు మత సంస్కరణ కార్యక్రమాలకి 
ఆసక్తి చూపడమూ లేదా అన్యమతాంతీకరణ కార్యకలాపాలకి ఆకర్షితులవడమూ 
జరుగుతాయి. మొదట్లో ఇవి అరుదుగానే సంభవించినా రాను రానూ 
సాధారణమైపోతాయి. అయితే మతస్థుడు అతడి విశ్వాసాలకి విరుద్దంగా ఆలోచించడానికి 
అంత త్వరగా సిద్ధపడడు ఒకవేళ సిద్ధపడినా మూల(ఢ్ర) విశ్వాసాల అస్తిత్వానికి భంగం 
కలగకుండా జాగ్రత్తపడతాడు. అందుకే విశ్వాసం వాస్తవానికి వ్యతిరేకం అవుతుంది. 
మనిషి ప్రాకృతిక పాదార్థిక సంయోగంతో కృషి జరిపి శాస్తావిష్కరణలు కావిస్తున్నాడు. 
మానవుడు సముపార్దించిన విజ్ఞానం విశ్వతత్వాన్ని అతదికవగతం చేస్తుంది. సత్యాన్వేషణకి 
అది దారి తీస్తుంది. అంటే అతడు మానవుడిగా పరిణామం చెందుతున్న సమయంలోనే 
నైతికత, నాగరికత, శాస్త్రం, జ్ఞానం అతడికి అవగతమైనాయి. అంతకు ముందే అనైతికత, 
అనాగరికత, అశాస్త్రం, అజ్ఞానం అతన్లో సహజంగానే భాగమైవున్నాయి. ఆదిమ మానవుడు 
అనాలోచనా పరుడే. భావోత్పత్తి పూర్వకమయిన ఆలోచనే అతడ్ని పరిపూర్ణ మానవుడిని 
చేసింది. అతడి ఆదిమత్వ అనాలోచనకి ప్రతిబింబమయిన ఆస్తికత్వం మధ్యమ దశలోనే 
మతం రూపం రంగరించుకుని రంగస్థలం పై పై అడుగుపెట్టింది. అజ్ఞానావస్థలో 
అనాగరికుడయిన మానవుడు అనాలోచితంగా అనుసరించిన అనేక మతక్రతువులు, 
అర్హరహిత ఆచార సాంప్రదాయ ఆటవిక సాంస్కృతిక అనుకరఐలు ఈనాటి నవమానవుడు 
సైతం ముక్కుమూసుకుని పాటిస్తున్నాడంటే తరతరాలుగా నుతమనే పెనుభూతం అతడి 
మానసిక స్థితిపై ఎంతటి భయంకరమైన ప్రభానం చూపిందో నునం అర్ధం చేసుకోవచ్చు. 
ఇంతకాలం మనిషిని అనేక కారణాల్లో అతి దారుణంగా బంధించి, హింసించిన మతం 
Se గౌరవ్‌ = 


16 


ఒక నాసికుడి నామా | 
ఈనాడు శాంతి సూత్రాల్నివళ్లిస్తూ అహింసా 
అభివృద్దిని చూసి హడలిపోయి మాత్రమేనన్నది స్పష్టం. 
నాస్తికత్వం — వ్యక్తిత్వం ! 
ఆస్తికత్వానికి అవివేకం చాలు. నాస్తికత్వానికి వివేకం కావాలి. 
వివేకంతో పని కానీ అనుసరించడానికి అవివేకం చాలు కదా. వి 
విధానాన్ని స్వేఛ్చ దిశగా ప్రోత్సహిస్తుంది. స్వేచ్చాలోచనెప్పడూ గుత్తాధిప 
చదు. అది సొంతసిక్టయాలు తీసుకోవడానికే మొగ్గుచూపుతుంది. మనస్తత్వాన్ని మరొకరికి 
తాకట్టు పెట్టదు. వ్యక్తిగతంగా ఏది నీతో, ఏది అవినీతో, ఏది వివేకమో, ఏది అవివేకమో, 


సహసనం ప్రారంభించింది శాస్త్రసాంకేతిక 


ఆలోచించడానికయితే 
వేకం వ్యక్తి ఆలోచనా 
త్యాన్ని అంగీకరిం 


ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది gD, ఏది బానిసత్వమో దానికి తెలుస్తుంది. తన 
స్వతంత్రంపై వేరే ఏ పెత్తనాన్నీ అది అంగీకరించదు. అదే వ్యక్తిత్వం. అది స్వయం వికాసమే 
కానీ తెచ్చిపెట్టుకునేది కాదు. వ్యక్తి తన స్వీయ తత్వాన్ని తయారు చేసుకునే ప్రయత్నమే 
వ్యక్తిత్వం. ఆంతరికంగా ఏ రెండు వ్యక్తిత్వాలూ ఒకలా వుండవు. కొద్దో గొప్పో తారతమ్యాలు 
వుండక మానవు. అంతమాత్రంలో వ్యక్తిత్వాలన్నీ సంపూర్ణ వైరుధ్యాలూ కావు, పరిపూర్ణ 
విరుద్దాంశాలూ కావు. బాల్యం నుంచీ పరిసరాల ప్రభావం, పరిస్థితుల ప్రబోధం మనపై 

పడతాయి. యుక్త వయసుతో బాటే అవి అభిప్రాయాలుగా స్టైరపడతాయి. అయితే వ్యక్తికి 

వివేకవంతమైన వివేచనతో విషయాల్ని విశ్లేషించే శక్తి వున్నప్పుడు వాటిల్లో పది సరయినదో, 

ఏది.కాదో ఎంచుకునే వీలు-కలుగుతుంది..అంటే మనిషి మెదడ్ని మించిన మానసిక 

గురువర్యుడు ఎవరూ లేరన్న మాట. మరి అలాంటప్పుడు ఆధునిక కాలంలో వ్యక్తిత్వానికి . 

ప్రత్యేక తరగతులు ఎందుకన్న ధర్మసందేహం సహజంగానే వస్తుంది. నా ముందు రచనల్లో 
ఇదే విషయం పై అనేక క్లిష్టమైన అంశాలను విడమర్చి పాఠకుల ముందు పరిచాను. కాబట్టి 

వీలైనంత క్లుప్తంగా వ్యక్తిత్వానిక్కడ వివరిస్తాను. మానవ చరిత్రగతిని మలుపు a35 

మహనీయులం దరూ స్వీయవ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నవారో లేదా తమ ముందు తరాల 

మహానుభావుల నుండి స్పూర్తి పొందినవారో మాత్రమే తప్ప వారెవరూ తమ వ్యక్తిత్వం 

ఏర్పరచుకోవడానికి వేరొకరి వద్ద శిక్షణ తీసుకోలేదు. మనిషికి జీవితాన్ని మించిన 

న. వ పూర్వ న చరిత్ర మన కోసమే నిక్షిప్తం చేయబడింది. దాని ay” 

. BE వాళ్ళు చేసిన మంచిపనులు, ఆయా సంఘటనల్ని బట్టి వో 


కనా E సన కా తి 
గౌరవ్‌ణో 


బక నాస్తికుడి నామా a ay 7s 
వేసిన తప్పటడుగులు అప్రయత్మ 5 orn’ మనకి స్ఫూర్తినందిస్తాయి. అనాదిగా మానవుడి 


అనుభవమే అతడికి పాఠాలు చెప్తోంది. మనిషికి అతడి అంతరాత్మని మించిన స్వానుభవ 
సందేశం లేదు. అతడు చేపట్టే ప్రతి కార్యక్రమం వెనుకా, అతడు సాగించే అన్ని 
కార్యకలాపాల్లోనూ అతడి పూర్వికుల నుంచి పొందిన ఆచరణాత్మకమయిన అసంకల్పిత 
జ్ఞానమే ఆంతరికంగా ఏది మంచో ఏది చెడో చెబుతూ అనుక్షణం అతడ్ని 
హెచ్చరిస్తుంటుంది. ప్రతీక్షణం మనిషిని పాలిస్తూనే వుంటుంది. మానవుడు ఉన్నతమైన 
సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పర్గుకోవడానికి అతడికి అదే సహకరిస్తుంది. వైయక్తిక భావ సంపదే 
వ్యక్తిత్వంగా విరాజిల్లుతుంది. అయితే వ్యక్తిత్వమనేది సమిష్టి శ్రేయస్సు ఆధారంగా 
రూపాొందేదే కానీ వేర్పాటువాదానికి దారి తీసేది కాదు. ముఖ్యంగా ఆస్తికత్వానికి బిన్నంగా 
ప్రతీ ఆలోచనాపరుడూ ఉన్నతమైన వ్యక్తిత్వానికి ప్రతీకలే అయ్యుంటారు. ఎందుకంటే 
అనుసరించేవాడు ఆలోచించడానికి అంగీకరించడు. అనాలోచనాపరుడికి స్వతంత్రమనే 
ప్రసక్తే లేదు. కాబట్టి సహజంగానే అనాలోచన అల్వత్వానికీ, అధమవాదానికీ లేదా 
అవివేకానికీ దారితీస్తుంది. ఇవన్నీ కూడా వివేకవంతమైన విజ్ఞానానికి విరుద్దమైనవే కాబట్టి 
ఆలోచనాశీలికి మాత్రమే స్వీయ వ్యక్తిత్వమనేది వస్తుంది తప్ప అనాలో SSH; 
MOSM అజ్ఞానమే గతి. 
నేను హైస్కూల్లో చదువుతుండగానో కాలేజీ రోజుల్లోనో నాకు సరిగా జ్ఞాపకం లేదు 
కానీ ఒక స్వచ్చంధ సంస్థ వివేకానందుడి పై వ్యాసరచన పోటీలు. ఏర్పాటు చేసింది. 
వివేకానందుడ్ని అతడి వ్యక్తిత్వాన్ని నేనందులో వ్యంగ్యంగా విమర్శిస్తూ కరపత్రంలా వేసాను. 
ఇప్పడీ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం ఎందుకంటే, వ్యక్తులకి అలౌకిక లక్షణాలు 
అంటగట్టడం చరిత్రలో అడపాదడపా కనిపిస్తూనే వుంటుంది. మానవత్వ లక్షణాల్ని సరైన 
దిశలో పెట్టకపోయినా లేదా అత్యధిక మోతాదులో మానవత్వ ప్రహసనాన్ని ప్రదర్శించినా 
చరిత్ర అటువంటివారికి మానవాతీత లక్షణాల్నో మానవాధమ లక్షణాల్నో ముడిపెట్టక 
`- మానదు. అలాటి ఘట్టాలన్నీ  వ్యక్తిపూజకే దారితీస్తాయి. వ్యక్తిత్వం పేరుతో యువజనులకి 
వృథా బోధనలు చేసే వృద్ధ వాదాలు యువతరం ఎదుటే తమ కండకావరాన్ని ప్రదర్శిస్తాయి. 
కిందటి సంవత్సరమో ఆ ముందటి సంవత్సరమో సరిగా గుళ్తులేదు కానీ ఒక కమ్యూనిస్టు 
పార్టీ ఆహ్వానం మేరకు All India Democratic Youth Organization (అఖిల భారత 
ప్రజాస్వామ్య యువజన సమాఖ్య మొట్టమొదటి యువజన సమావేశంలో నేనో ప్రతినిధిగా 


బక MOH నామా [౮ SS Ba 

అనేక ప్రశ్నలకి నాకు సమాధానాలు దొరకకపోయినా (బహుశా అది నా స్వభావ 
లోపమేమో) నాతో బాటు పాల్గొనడానికి వచ్చిన వారిలో అనేక విషయాల్నిగురించి చర్చించే 
అవకాశం చిక్కింది. ఇప్పదీ ప్రస్తానన ఎందుకంటే అందులో అధికశాతం శూన్య మనస్తత్వాలే. 
మరి కొంతమంది అప్పడప్పదే సదాలోచనల స్వరూపాన్ని గ్రహిస్తున్నవాళ్ళు. నా 
భావపరంపర చూసి కాస్తంత అనుమానంగానే నన్ను చూడడం మొదటిపెట్టారు. అప్పటికే 
అనేక కమ్యూనిస్టుపార్టీలతీరు నాకు సుపరిచితమే అయినందువల్ల వాళ్ళ వైఖరిని నేను 
పెద్దగా పట్టించుకోకపోగా ఎప్పటిలాగే ఎదురయిన ప్రతి సంఘటన నుంచీ అందమైన 
నూతన అనుభవాన్ని మూటకట్టుకుని నా జ్ఞాపకాల దొంతరల్లో దాచుకోవడానికే 
ప్రయత్నించాను. 
మకమళతాదాలు — ఐళారాలు ! 


వికృతానికెప్పడూ కొత్తదనం ప్రదర్శించాలని వుంటుంది. విప్లవం అలా కాదు. దానికి 
నిర్ధిష్టమయిన మార్గముంది. మూత పెట్టిన గతం. నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని 
ప్రయత్నిస్తుందే తప్ప వైవిద్యభరిత వికారాల కోసమో, వైరుద్యం నిండిన వివాదాల కోసమో 
కొత్తదనాన్ని ఆశ్రయించదు. చరిత్రనేది సంఘటనల సమూహం. గత ఘటనల నుంచి 
గడించిన జ్ఞానాన్ని వర్తమానానికి అనుసంధించుకుంటూ, ఆ అనుభవసారాన్ని భవిషత్‌ 
రచనకు వుపయోగించడమే సరయిన చారిత్రక విధి. కొత్తదనమనేది చరిత్రకి 
యాదృచ్చికంగా మిళతమైయ్యేదే కాని, అలంకారికంగానో, అంగరంగవైభవంగానో దాని 
కృత్రిమ రంగులద్దినంతలో అది తన నిజస్వరూపాన్ని కోల్పోదు. చరిత్ర పరిణామాత్మకం. 
దానిది స్వీయ నూతనత్వమే కానీ ప్రయత్నం చేసి తెచ్చిపెట్టుకున్నది కాదు. అలాంటిదేదయినా 
అతికిస్తే అది చెత్తవుతుందే కాని చరిత్ర అవదు. చెత్తనే చరిత్రగా చదువుకునే బుర్రలకి 
అచరిత్రలన్నీ చరిత్రలుగా తోస్తాయి. అసలు చరిత్రని తెలుసుకోవాలనే తృష్టకంటే కొత్త 
చెత్తని ఎంచుకోవాలన్న ఉష్ణమే వీరిలో అధికంగా వుంటుంది. అంతమాత్రంలో అచరిత్రలన్నీ 
చారిత్రక సత్యాలూకావు. చారిత్రక సత్యాలన్నీ అచరిత్ర చెత్తలూ కావు. చరిత్ర చరిత్రే, చెత్త 
BS, నూతనత్వపు గోల తలకెక్కిన ఒక తమాషా మిత్రుడు నా రచనల్లో నూతనత్వం 
లోపించిందని మరో మిత్రుడితో వాపోయా డట. నేను పైన వుదహరించిన ఉబుసుపోలు 
కొత్తదనం నా అక్షరాల్లో కొరవడిన మాట నిజమే. ఎందుకంటే నావి వ్యక్తిలో భావవికాసాన్నీ 


ప్రేరేపించే రచనలే కాన్‌ వ్యక్తిని బద్దకస్తుణ్ణి చేసి పడుకోపెట్టేవయితే కాదు. నూతనత్వమనేది 
దుస్తులకే కాని నగ్న దేహాలకి పనికిరాదు కదా! 


గౌరవ” 


___ ఒక నాస్తికుడి నామా 9 S 
రోజుకోరకంగా మెలగడం మన నంగిరి మనస్తత్వాల్ని వ్యక్తపరుస్తుందే కానీ వ్యక్తిత్వ 
విధానాన్ని కాదు. ఎలా వుండడం విధానమో, అలా వుండకపోవడం వల్ల విధానలేమి, 
వ్యక్తిత్వలేమి మాత్రమే అవుతుంది. కానీ అలాకాక మరోలా అనాలోచితంగా, 
అనుసరించడం వల్ల స్వీయవికారం తెలెత్తుతుంది. విధానపరమైన ఆలోచనలు నిర్మాణాత్మక 
మార్పులకి దారితీస్తే, వికారపాలోచనలు విద్వాంసానికి పురికొల్పుతాయి. మానవాతీత 
శక్తిని గురించిన' ఆస్తికత్వ ఆలోచన ప్రమాదకరమైన ఆలోచనలకి ప్రారంభమైతే 
మతావిర్ణావం మానవ పరిణామంలో విధ్వంసక ఘట్టం. మానవుడి మానసిక వికారం 
బహుశా మతంతోనే మొండి రూపం సంతరించుకుందేమో! అందుకు నిదర్శనంగా అనేక 
వికారాలు ఆచారాలపేరుతో, సాంప్రదాయంపేరుతో, సంస్కృతి పేరుతో ఈనాటికీ 
మానవాళిని పట్టిపీడిస్తున్నాయి. మానవుడు వైయక్తికంగా, విధానపరంగా ఎన్ని విప్లవాత్మక 
ఆవిష్కరణలు సాధించినా అతడి మానసిక పక్వత మతమనే వికారానికి 
పరిమితమైనంతపరకూ అనాగరికుడిగానే జమౌతాడు తప్ప నాగరికుడిగా పరిపక్వం . 
| పొందలేడు. అందుకే “This Would be the best of all possible worlds, if there 
were no religions in it” అంటాడు జాన్‌ ఆడమ్స్‌. మతాతీత ప్రపంచంలో మాత్రమే 
మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడు. మత ప్రపంచంలో పశువుగా జీవిస్తాడనేదానికి 
ఈనాడు మనకి అనేక ఉదాహరణలు లభిస్తాయి. ఆదిమ దశనుంది దశలు దశలుగా 
మానవుడు విసర్దిస్తూ SYS పశుత్వాన్ని మధ్యలో వచ్చిన మతం మళ్ళా అతడికి ఆ అశు 
ద్దాన్ని అంటగట్టింది. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ అతడు నాస్తికుడిగా, నిజమైన 
నవనాగరిక మానవుడిగా అడపాదడపా అశుద్దాన్ని వదిలించుకోవడా నికి కొన్ని 
ప్రయత్నాలు చేసినా కూడా మతం మాత్రం అంటువ్యాధిలా అతడ్ని పట్టుకుని వదలడం లేదు. 
మనిషికి మతాన్ని మించిన మానసికజాడ్యం మరేమీ లేదు. 
WIVES O a భూనవత్వం H 
| _ నాస్తికత్వం నరుడి విధానం. మానవత్వం మనిషి బాధ్యత. మనిషిగా రూపుదిద్దుకునే 
|| ప్రయత్నంలో అర్ధమానవుడు లెక్కలేనన్ని పోరాటాలు చేయవలసివచ్చింది. వాటిల్లో 
దఫదఫాలుగా అతడు తన పశుత్వాన్ని విసర్ణిస్తూనే వచ్చాడు. వైజ్ఞానికంగా వివిధ రీతుల్లో 


స ' వికసించిన మానవుడి మానసిక పరిణితి అనూహ్యంగా అభివృద్ది ఎందనారంభించింది. 
. అప్పుడప్పడూ అతడిలోని పూర్వపు పశుత్వఛాయల ప్రభానం కనిపించినా మొత్తానికి 


rs దా 


SS నాస్తికుడి నామా | = —= — = 20== 


మానవత్వపు DISS ఎక్కువగా వృద్దిలో కివచ్చాయి. వ్యవస్థ నిర్మాణంలో ఒకరికొకరు 
సహకరించుకుని, అందర్నీసమీకరించుకోవల్సిన అవసరం పర్పదింది. సామూహికంగా 
తప్ప సమాజం ముందుకుసాగదు. సమిష్టిగా సంఘాన్ని ప్రస్థానం దిశగా నడిపించవలసిన 
ఆవశ్యకత ఎప్పుడైతే తలెత్తిందో అప్పడే అందర్నీ పట్టించుకుని కార్యక్రమాలు చక్కబెట్టుకోవ 
డం జరిగింది. సామాజిక ఉత్పత్తి క్రమంలో మనిషికి మానవత్వమనేది మామూలు 
అంశమైపోయింది. మొదట్లో ఆస్తికత్వపు విశ్వాసాలు మానవత్వపు విలువలపై ప్రత్యేకంగా 
ప్రభావవేమీ చూపించకపోయినా, మతమూ, రాజ్యమూ రెండూ మానవుడిలో 
| అమానవత్వాన్ని ప్రేరేపించే అమానుష నిర్ణయావిష్కరణలు అనేకం తీసుకున్నాయి. వాటిపై 
ఆధారపడి మతం వివిధ నూతన ఉన్నాదాల్ని ఊహాతీతబద్దంగా మనిషిలో ప్రవేశపెట్టింది. 
ప్రాపంచిక కార్యకలాపాలకు, పాదార్దిక ఫలితాలకూ, పర్యావరణ పర్యవసానాలకూ 
అన్నింటికీ అతీంద్రియ, అలౌకిక ప్రతిపాదనల్ని ప్రవేశపెట్టింది. 


_ పాదార్థిక సత్యం గురించిన భావనలు అవ్వటికింకా అసంవూర్ణంగానే 
అవతరించడమూ, ప్రాకృతిక సంఘటనల మధ్య కార్యకారణ సంబంధాలు గురించిన జ్ఞానం 
స్పష్టాతిస్పష్టంగా లేకపోవడమూ ఆనాటి మతానికి తాత్కాలిక తాత్విక బలాన్ని చేకూర్చింది. 
అయితే మతాన్ని మతాధిపతుల్ని హడలగొట్టే మానవ D^ ప్రయత్నాలు అప్పటికి బొత్తిగా 
లేకుండా పోలేదు. కానీ ఈనాడున్నంత బలంగా ఆనాడు లేవని తెలుస్తుంది: మానవ 
' నాగరికత కొత్తగా నడక నేర్చిన నాటి నుంచి అనేక అవాంఛనీయ శక్తులతో అతడు 
సాగించిన సంఘర్షణల స్పూర్తి ముందు నవీన మానవుడి సంఘసంస్కరణోద్యమాలన్నీ 
కనుమరుగైపోతాయి. ఆనాడు అజ్ఞానానికి తలవొంచిన ఆదిమానవుడి అనాలో చనయిన 
భగవంతుడనే ఆస్తికత్వభావం అదెప్పటికైనా అపరిణిత చరిత్రగా మిగిలిపోక తప్పదు. 
అందుకే * To surrender to ignorance and call it god has always been 
premature, and it remains premature today.” అంటాడు ఇస్సాక్‌ అసిమోవ్‌. 
అలౌకిక శక్తిని ఆరాధించడం ఆదిమానవుడు అనాలోచితంగా చేసాడు. ఆతర్వాళే 
వివేకవంతమైన మానవుడు సైతం ఆ ద ృష్టితోనే అతడ్ని అనుసరించాడు. అయితే 
గణనీయంగా కాకపోయినప్పటికీ ఆరంభం నుంచే, రెస్తికత్వానికి సమాంతరంగా నాస్తికులు 


కూడా బయలుదేరారు. PN 5 ప్రశ్ళలతో ఆస్తికుల ఆటలో 


mel 


___- ఒక నాస్తికుడి నామా | en | 
వివేకులపై అవివేకులు, ఆలోచనాపరులపై అనాలోచితులూ, స్వేచ్చాపిపాసులపై 
రక్తపిశాచులు, నాస్తికులపై ఆస్తికులు, మానవత్వవాదుల పై మతవాదులు దాడి చేయక 
తప్పదని చరిత్ర చెబుతోంది. ఆ కోవలోనే వారందరూ విగలజీవులై వుండాలి. వారికి 
సంబంధించిన సాహిత్యమూ, చరిత్ర కూడా అలాగే చెరిగిపోయుండాలి. సత్యాన్వేషకులపై 
దుష్టుల తీరు ఎప్పడూ ఇలాగే వుంటుందేమో. 
సవ్యనాస్తికత్వం — నయా నింరుంతృత్వం ! 
భావవికాసానికి ఆలోచింపజేయటమే ప్రధానం కానీ బలవంతంగా భావాల్ని రుద్దడం 
కాదు. నియంతృత్వం మతతత్వమౌతుందే కాన్‌ మానవత్వంగా మారలేదు. అంటే 
నాస్తికత్వం నియంతృత్వానికి బద్ద వ్యతిరేకమన్నమాట. నాస్తికత్వం భావసంస్కరణతో 
సరిబుచ్చుకుని సెలవుతీసుకోదు. నాస్తికత్వం ఒక జీవన విధానం. మనిషి నైతికంగా, 
ఆలోచనాత్మకంగా వున్నతుడు కావడానికి అవసరమైన సశాస్త్రీయ వివేచనా వైఖరిని 
అవలంభించేందుకు అది తోడ్పాటునందిస్తుంది. తద్వారా జూన మనుగడ క్రమంలో 


వ్యక్తిగతస్వార్థాన్ని క్రమబద్దీకరించి సామాజిక ప్రగతికి దోహదం చేస్తుంది. దేవుడు లేడని . 


ఈనాటి నాస్తికులు కొత్తగా కనిపెట్టిన విషయం కాదు. అనాదిగా మానవుడు ఆచరణలో 


నాస్తికుడే, ఒకానొక బలహీన క్షణంలో అతీంద్రియ అస్తిత్వాన్ని అతడు తన స్మృ తిపథంలో 


వుండవచ్చు. అంతమాత్రంలో అతడు తన క్రియాశీల ప్రక్రియల్ని ఆంతరిక 


సృష్టించుకుని 
నే భావన అతడిని కొంత 


ఆలోచనా పరిణామాన్ని ఆపుకోలేదు. అంటే భగవంతుడ 
ఏమార్హగలిగిందే కాని భౌతికంగా బద్ధకస్తున్ని చేయడానికీ, బౌద్దికంగా బానిసని 
చేయడానికిగానీ పనికిరాలేదన్నమాట. అతో ఆరంభంలో అంతంత మాత్రంగానే వున్న 
పరలోక భావన అంతిమంగా మతం రూపం ధరించేటప్టటికి మాత్రం అమానవత్వానికి 
దారితీసింది. అప్పటిదాకా లౌకిక సమస్యలకి మాత్రమే పరిమితమయిన మానవుడ్నిఅలౌకిక 
అపభ్రంశాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. మనిషిపై మానసిక నియంతృత్వా న్ని ప్రదర్శించింది. 
అందుకే “God himself has no right to be a tyrant” (దేవుడిక్కూడా నియంతలా 
మెలిగే హక్కులేదు ) అంటాడు - గోడ్విన్‌ మహాశయుడు. 

వ్యవస్థలో కొందరిది బహిరంగ కులమత గజ్జయితే మరికొందరిది అంతర్గత రొచ్చు. 
రెండూ పైత్యం ప్ర ప్రమాదకరస్థాయిలో ప్ర పకోపించడం వల్ల పుట్టినవే. ఇవి సమాజంలో నిత్యం 


దర్శనమిచ్చేవే. ఇదేమీ రహస్యం కాదు. వ్యక్తిగతంగా నా స్నేహితుల్లో కూదా కొంతమంది. 


umm గౌరవ్‌ = 


పాపం ఈ వ్యాధి పీడితులే. కొద్దో గొప్పో మారాలనే కోరిక కారణంగా నలుగురిలో నిలకడ 
వహిస్తారు. మనిషి స్వతహాగా నిరంతరం పరిణితి చెందేస్వభావం కలవాడే. కానీ అతడందుకు 
మానసికంగా సిద్దపడకుండా ఆలోచనల్ని బలవంతంగా నియంత్రించ ప్రయత్నించడం వల్ల 
అతడి అంతరంగిక వికాసం అప్రయత్నంగానే కుంటుపడకతప్పడం లేదు. అనేకరకాల కుహనా 
కుటిల తత్వాల నడుమ నిజమైన నరుడి మార్గాన్ని ఎంచుకుని పయనించడం కాస్త క్లిష్టమైన 
పనే అయినప్పటికీ మానవుడి అంతరిక స్కృతి అతడ్నెప్పడూ సరైన పథంలో సాగనంప డానికే 
ప్రయత్నిస్తుంది. సాంఘిక పరిణామంలో, సామాజిక కాలగమనంలో ఆటుపోట్లనేవి 
ఎదురయినప్పటికీ మొత్తానికి మానవుడి ప్రస్థానం ముందుకే సాగుతుంది. అఖండమయిన 
ఆత్మవిశ్వాసమే ఎప్పటికయినా అతడికి అండగా నిలుస్తుంది. అనేక సంక్షోభ సమస్యల నుంచీ, 
వివిధ వైరుధ్యపు వివాదాల్లో నుంచీ బయటపడడానికి అదే అతదికి తోడ్పడుతుంది. మనిషికి 
మానసిక స్టై్యం అతడి ఆలోచనల్లోని పటిష్టత్వం ద్వారా మాత్రమే ఏర్పడుతుంది తప్ప అది 
ఎంచుకుని తెచ్చుకునే ఎరువు సరుకో, పంచుకుని తీసుకునే అరువు మురికో కాదు. వ్యక్తి 
తనంతట తాను ఏర్పర్గుకునేది వ్యక్తిత్వం అవుతుంది తప్ప ఎరువు తత్వాలన్నింటిన 
రంగరించుకుని రంగు మొహంతో ప్రదర్శించేది వెధవాయిత్వమే, వెధవాయిత్వాన్ని వ్యక్తిత్వంగా 
భ్రమించడం మూర్గత్వమవుతుంది. మోతాదు మించిన మూర్జత్వం ఉన్నాదానికిదారితీస్తుంది. 
ఉగ్రోన్మాదం పిచ్చస్టితికో, నీచస్టితికో వ్యక్తిని Oe రుస్తుంది. కుల కట్టుబాట్లూ, మత 
సాంప్రదాయాలు చివరికి దారితీసేది అక్కడికే. అందుకే కులమతాల్నిమించిన కుళ్ళుని 
సమాజంలో వెతకడం వ్యర్ణం. సత్యాన్వేషణ స్వీయ తృష్టే తప్ప దానికేమీ సంప్రదాయం లేదు. 
దేనిమీదా ప్రత్యేకమయిన పక్షపాతమూ లేదు. వ్యక్తిగతంగా చెప్పాల్సి వస్తే, ఏ మతం మీదా 
నాకు ప్రత్యేక శత్రుత్వం లేదు. ఏ మతాధిపతితోనూ నాకు వ్యక్తిగత వైరం లేదు. అలాగని 
విధానపరమైన విభేధాలని నేనన్నడూ వుపేక్షించి వదలలేదు. సనాతన ధర్మం పేరుతో పురాతన 
పిచ్చిని ప్రదర్శించినా, DOS గ్రంథమని చెబుతూ పాత చెత్తని Data రూపంలో 
ప్రతిపాదించినా, సర్వశక్తిమంతుడూ, అనంత కరుణా మయుడంటూ వెనకటి వెర్రినే సురాల 
స్వరాల్లో వినిపించినా అవన్నీ మతస్తులుగా మన మానవత్వాలకయితే మట్టుకు మచ్చుతునకలు 
కావు. ఆస్తికత్వమనేది మానవుడి ఆదిమ పశుత్వాన్ని ప్రతిష్టించేదే తప్ప మనిషిని ఉన్నతుడిగా 
నిలబెట్టేది కాదు. అన్వేషణకి అంతం అంటూ ఉండదు. అది నిరంతర ప్రక్రియ. సత్యం కోసం. 
జ్ఞానం గురించి అది సాగుతూనే ఉంటుంది తప్ప తృప్తి పొంది చతికిలపదదు. అందుకే - 


Tart cir A E OL RE AAA AA ne 


SSS గౌరవ్‌ చో 


td 


ee నాస్తికుది నామా ననన ననన ననన నాననా 
r త్యాన్వేషకుల్నినమ్యు సత్యాన్నికనుగొన్నానునవారిని కాదు. “ Believe those who 
are seeking the truth. Doubt those who find it “ అంటాడు ఆండ్రోగిడ్‌, నిజాన్ని 
శైలుసుకోవడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు, అబద్ధం గురించిన అభిప్రాయాలు 
శ్రాలగించుకోవడానికి ప్రయత్నిస్తే చాలు. అపశ్రంశపు భ్రాంతులు మనిషిలో చాలా బలంగా 
' నాటుకున్నాయి. అవి తొలగించు కుంటే అసలు నిజం మనిషి స్మృతికి స్పురించడానికి 
అట్టే సమయం పట్టదు. | 
నాస్తిక నగారా 1 | 
ఇవి నవ్యాక్షరాలు కాదు. ఒక నాస్తెకుడి నగ్నాక్షరాలు. నరాల్లోంచొచ్చిన భగ్నాక్షరాలు. 
బట్టలిప్పి చూసుకోండొక్కసారి మీ బతుకులకి పట్టిన బురదని, దుస్తులివ్బి 
పరిశీలించుకోం డొక్కసారి మీ దైనందిన జీవితాలకి పట్టిన దురదని. మనస్ఫూర్తిగా మననం 
చేసుకోండొక్కసారి మీ మనసులకి అంటిన మాలిన్యాన్ని, అనచ్చాధితులై ఆస్వాదించుకోండి 
మీ ఆలోచనలకీ, అనుభవాలకీ అంటుకొనున్న అశుద్దాన్న, వున్నంత కాలమూ ఊడిగం 
చేయకుండా ఉన్నతంగా ఉండలేకా, శరీరంలో Saw, సరే చేతులు కట్టుకోకుండా 
పనిచేయలేకా, తల వున్నంత వరకూ తలెత్తుకు తిరగలేకా, బతికినంత కాలం బానిసల్లా 
'తప్ప మనుషుల్లా మసల్లేకా, పోయే వరకూ పక్కవాడి పొట్ట కొట్టకుండా వుండలేకా 
కొట్టుమిట్టాడుతున్నారు. ఆది నుంచి విధిని నమ్ముకున్న మీ వెర్రుల్లో, అనంతమయిన 
పనికిమాలిన అజ్ఞానాన్నే అపారమయిన పరమ సవిత్ర విజ్ఞానంగా బ్రమిస్తున్న మీ బుర్రల్తో, 
పుట్టిన దగ్గర్నుంచీ ప్రతిరోజూ చావుకి జడుస్తూ శృంగారానికీ, పొర్లడానికీ కూడా తేడా తెలీని 
తెగులు సృజనాత్మకతతో ముక్తి పేరుతో, మోక్షం పేరుతో మృత్యువు వరకూ మిమ్మల్ని మీరే 
వెధవల్దేకుంటున్నారు. అనేక తరాల నుండి అనపశర అణుకువలకి అలవాటుపడ్డ మీ 
మొద్దుబారిన మెదళ్ళనీ, వంశపారంపర్యంగా ఈ వ్యవస్థతో వ్యభిచరించడానికి అలవాటు 
పడ్డ మీ నీచమైన వ్యక్తిత్వాల్ని ఎప్పడో చచ్చిపోయి కంపుకొడు తున్న మీ మృతదేహాల్లోని 
టెద్దికయిన్సా హృదయాల్నీ ఇప్పటికయినా స్వేచ్చగా వదిలేయండి. శతాబ్దాల్నించీ 
కుళ్ళిపోయిన మీ సాంప్రదాయిక శరీరాల్లో ఈ సమాజంతో కుతి తీర్చుకుంటూ, మనసులో 
మీకు నచ్చిన వ్యక్తిని వూహించుకుంటూ, మంచం మీద మీకందిన దాన్లో దాస్యపు దత్తి 
| cal కుహనా కక్కుర్తి నపుంశక HHO, ఇకనయినా నిర్మలంగా నిర్మూలించుకో 
OR ఒక్కసారైనా ప్రయత్నించండి. నిద్రలో నీలిచిత్రాల బూతుబొమ్మల్నిగుర్తుకు . 


ee =m = cis గౌరవ్‌ = 


| 
| 


—— = 24 
తెచ్చుకున్న ప్పడు అయిన స్వప్న, 35,0808 & oss ODEN SA, ఆపుకోల్య 
హస్తప్రయోగపు ఆఖరిదశలో అలౌకికమయిన ఆనందాన్ని అనుభవించినట్లుగానో క్ష 
అక్షరాల్ని అలుసుగా చదివి అయిందనిపించి నా కలాన్నికలుషితం చేయకండి. ప్రయత్నా న్ని 
అపవిత్రం చేయకండి. కర్రగా మిగిలిపోయేకంటే కట్టెగా కాలి బూడిదవ్వాలనుకున్నష్టగ్ష 
బద్దమై బతికేకన్నా బాధ్యతగా అంతమైపోవడమే మంచిదనుకుంటేనే, మంచుల్తా 
కరిగిపోయేకంటే మనిషిగా మండి మాడి మసయిపోదామనుకున్న ప్పడే, ఒకరికి ఒదిగి 
' ఎదిగేకన్నాప్రపంచంతోనైనా పోరాడి ఓడిపోవడానికే మీరు సిద్దంగా ఉంటే అప్పడు మళ్ళీ 
మొదలుపెట్టి చదవండీ పుస్తకాన్ని స్థితికి శాశ్వతంగా అక్షరాలో దహన సంస్కారం చేస్తూ 
అవే అక్షరాలను గతికి అంకితం చేస్తూ వర్తమాన సమాజ జీవన స్వరూపాన్ని సమూలంగా 
మార్చివేసే మహోన్నతమైనొక వ్యవస్థ మహత్తరమైన ఈ కాలగమనంలో మానవాళి కోసం 
నిరీక్షిస్తోందన్న నిజాన్ని నిస్సంకోచంగా, నిస్సందేహంగా నమ్ముతూ ... సెలవు ! 


-జక నాస్తికుడి నామా | 


'సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు 

తుపాను గొంతు చిత్తం అనడం ఎరగదు 

పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు 

నేనింతా. ఒక పిడికెడు మట్టే న్స కావొచ్చు 

కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్న 3,08 పొగరుంది." 


- - శేషేంద్ర 


